ఉక్రేనియన్‌ జానపద గాఢ 


అనగా అనగా ఒకాయన దగ్గర ఒక పిల్లి ఉండేది. 
అది బాగా ముసలిది అయిపోయి ఎలకల్ని కూడా 
పట్టలేకపోయేది. దానిని వదిలించుకోటానికి తీసికెళ్లి 
అడవిలో వదిలేశాడు. 


అది ఒక చెట్టుకింద ఏడుస్తూ కూర్చుంది. 
అప్పుడు పిల్లిని ఒక నక్క చూసింది. 


“ఎవరు మీరు?” అని అడిగింది. 
“నేను శ్రీమాన్‌ మార్దాలాన్ని” అని పిల్లి జవాబు చెప్పింది. 
“మనం పెళ్లి చేసుకుందాం,” అంది నక్క 


అందుకు పిల్లి ఒప్పుకుంది. పిల్లిని నక్క తన ఇంటికి ఈ ౧ 
తీసుకుని వెల్లింది. జ 


పిల్లిని సంతోషపెట్టటానికి నక్క నానా తంటాలు 
వటేత్‌: కోడిని పట్టుకుంటే ముందు దానికి పెట్టేది, 


కో 
! 


్యే 
/ 


ఒక రోజు నక్కకి ఒక కుందేలు కలిసింది. 

“మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను నక్కా” 
అంది కుందేలు. 

“ఇప్పుడు నాతో శ్రీమాన్‌ మార్దాలం ఉంటున్నాడు. 
నిన్ను బరికి చంపేస్తాడేమో, రావద్దు,” అంది నక్క 

ఈ విషయం తోదేలు, ఎలుగుబంటి, అడవి పందికి 
చెప్పింది కుందేలు. శ్రీమాన్‌ మార్దాలాన్ని ఎలా మంచి - 
చేసుకోవాలా అని అవన్నీ ఆలోచించాయి. 


శ జ న హ్‌ | 
పిల్లిని భోజనానికి పిలుద్దాం అని అవి అనుకున్నాయి 
ఏం వంటకాలు చేయాలో చర్చించుకున్నాయి. 
“నేను పులుసులోకి మాంసం తెస్తాను,” అంది “టీ 
తోడేలు. 
“నేను బంగాళా దుంపలూ, బీట్‌రూట్‌ దుంపలూ 
తెస్తాను,” అంది అడవి పంది. 
“నేను కొంచెం తేనె తెస్తాను,” అంది ఎలుగు. 
క్యాబేజీ తేవడానికి కుందేలు వెళ్లింది. 
ఇ ఇవన్నీ తెచ్చి వంట మొదలుపెట్టాయి. అంతా తయారయ్యాక నక్కనీ, 
శ్రీమాన్‌ మార్చాలాన్నీ ఎవరు పిలవాలో తేలలేదు. 
“పరిగెత్తి పోవాల్సి వస్తే చచ్చినా నావల్ల కాదు,” అంది ఎలుగు. 
కోస ఎద్దిమడ్దిగా ఉంటాను,” అంది అడవి పంది. 
“నేను ముసలిదాన్ని పైగా చూపుకూడా సరిగా లేదు,” 
అంది తోడేలు. దాంతో కుందేలుకు తప్పింది కాదు. 
అది నక్క ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. 
తలుపు తీసి “ఏం వచ్చావ్‌?” అని నక్క 


కబలి. 


“నక్కా! నిన్నూ శ్రీమాన్‌ మార్దాలాన్నీ 

భోజనానికి రమ్మని తోడేలు, ఎలుగుబంటి, 

అడవి పంది, నేను పిలుస్తున్నాం,” అంది కుందేలు. 
“సరే. నేను, శ్రీమాన్‌ మార్జాలం వస్తాం. 

కాని మీరు నలుగురూ దాక్కోవాలి. లేకపోతే మార్దాలం క 

మిమ్మల్ని బరికి చంపెయ్యొచ్చు,” అంది. 

[ కుందేలు వెనక్కి తిరిగివెళ్లి తన నేస్తాలకి ఈ 
విషయం చెప్పింది. అవి ఎంతో భయపడి పోయాయి. 
ఎలుగుబంటి చెట్టు ఎక్కేసింది. తోదేలు ఒక పొద 
వెనకాల నక్కింది. కుందేలు పొద కింద దాక్కుంది. 

అడవి పంది గుబురు పొదల వెనక దాక్కుంది. 


శ్రీమాన్‌ మార్దాలంతో కలిసి నక్క భోజనానికి 
వచ్చింది. అది పిల్లిని భోజనాల బల్ల దగ్గరికి తీసుకువెళ్లింది. 
మాంసం చూడగానే పిల్లికి పండగలాగా అనిపించింది. 
న స మ్యావ్‌,” అంటూ అరిచింది. యయాలే 
“ఇంత భయంకరమైన జంతువుని ఎన్నడన్నా ఎరుగుదుమా! ఆ గన 
ఏదీ దీనికి చాలేటట్టు లేదు. ఈ లెక్కన చూస్తే ఇది మనల్ని 
కూడా భోంచేసేస్తుంది,” అని దాక్కుని ఉన్న ఆ నాలుగు 
జంతువులూ అనుకున్నాయి. | 


ల... 


త - 
న లే యే... 


శ్రీమాన్‌ మార్జాలం బల్లమీదకి ఎక్కి మెక్కడం 
మొదలు పెట్టింది. కడుపు నిందిన తర్వాత లుంగచుట్టుకుని 
య 
గాధంగా నిద్రపోయింది. 


గుబురు పొదల వెనకాల దాక్కున్న అడవి పందిని ఒక దోమ 
కుట్టడంతో అది తోకను విదిలించింది. 


అది ఎలక అనుకుని శ్రీమాన్‌ మార్దాలం దానిని 
ట్లుకుంది. అడవి పంది పొదనుంచి దూకి 


దాంతో శ్రీమాన్‌ మార్జాలం భయపడి 
ఎలుగుబంటి కూర్చున్న చెట్టుమీదకి 
గెంతింది. పిల్లి తనకోసమే వస్తోందని 
అనుకుని ఎలుగుబంటి ఇంకా ఎత్తుకి క. గో 
ఎక్కింది. కాని దాని బరువుకి కొమ్మలు విరిగి [ఉడా 
పోయాయి. అది జారి తోడేలు వీపుమీద 
పడింది. తోడేలు దాదాపు అప్పడం 
అయిపోయింది. ఆ రెండూ ఒక్క గెంతు 
గెంతి పరుగో పరుగు. ఇక కుందేలు కూడా 
వాటి వెనకాల పరుగు తీసింది. 


భి 
నే 
భి 
సం 
గె 
సం 
లం 
0 
(గ 
0 
రి 
స్త్‌ 
ఫ్‌ 
గ్‌ 
ఖ్టి 


మాన్‌ మార్దాలం చిన్నదే 
పని చేసింది” 


“శ్రీ 
తినే 


కాని నలుగుర్నీ 


మళ్లీ కలుసుకుని 


సినంత 


విటాలి బియాంకి 


పెరట్లో కోడిపిల్లల వెంట తిరిగి, తిరిగి కుక్కపిల్లకి విసుగెత్తింది. 
“పక్షులను, జంతువులను వేటాదతాను,” అని అనుకుంది. కంచె 
కిందనుంచి దూరి మైదానంలోకి వెళ్లింది. 


దానిని పక్షులు, జంతువులు చూడనే చూశాయి. దాని నుంచి 
తప్పించుకోగలమన్న ధీమాతో అవి ఉన్నాయి. 


ముందుగా కుక్కపిల్ల కొలను దగ్గరకి వెళ్లింది. రెల్లు గడ్డిలో ఒంటికాలి 
మీద నిలబడిన గుడ్డి కొక్కిరాయిని పట్టుకోడానికి అది మాటు వేసింది. 


“కొక్కిరాయిని ఇట్టే పట్టుకుంటాను!” అనుకుంది కుక్కపిల్ల. దాని 
మీదకి దూకటానికి సిద్ధంగా ఉంది. కుక్కపిల్లను చూసిన కొక్కిరాయి 
రెల్లులోకి నడిచింది. గాలికి రెల్లుపోచలు అటూ, ఇటూ ఊగాయి. 
కుక్కపిల్ల ముందు గోధుమ, పసుపు రంగులు కదలాడాయి. 


గోధుమ, వనువు రంగుల్లోని కొక్కిరాయి రెల్లుగడ్డిలో కలిసి 
పోయింది. 


ఎంత వెదికినా కుక్కపిల్లకి కొక్కిరాయి కనపడలేదు. 'కొక్కిరాయి 
నన్ను మోసం చేసింది. ఏమీ లేకుండా నీటిలోకి దూకటం ఎందుకు? 
ఇంకో పిట్టను పట్టుకుంటాను,” అనుకుంది కుక్కపిల్ల. 


20 


గుట్ట మీదకి పరిగెత్తిన కుక్కపిల్లకు కూకుడుపిట్ట కనిపించింది. 


అది నెత్తిమీద కుచ్చుని తెరిచి, మూస్తూ ఉంది. 
'దానిని ఇట్టే పట్టుకుంటాను!” అనుకుంది కుక్క పిల్ల. 


కానీ కూకుడుపిట్ట నేల మీద పడీ, రెక్కలు, తోక చాచి ముక్కుని 
పైకి ఎత్తింది. 


కుక్కపిల్ల ఎంత చూసినా వంకర ముల్లు పొడుచుకు వచ్చిన పాత 
గుడ్డ తప్పించి కూకుడుపిట్ట కనపడలేదు. 


'కూకుడుపిట్ట ఏమైపోయిందబ్బా!” అని కుక్కపిల్ల ఆశ్చర్యపోయింది. 
ఉఫరేే ఏదో ఒక చిన్నపిట్టను పట్టుకుంటానులే,” అనుకుంది. 


2ఖై 


ఒక చెట్టుకొమ్మ మీద ఉన్న పిట్టమీదకు కుక్కపిల్ల దూకింది. కానీ, 
అంతలోనే అది చెట్టు తొర్రలోకి దూరింది. 


“చేతికి చిక్కిందిలే పిట్ట,” అనుకుంది కుక్కపిల్ల. వెనక కాళ్లమీద 
నిలబడి తొర్రలోకి చూసింది. 


తొర్రలోంచి నల్లపాము ఒకటి కదులుతూ భయంగొలిపేలా 
బుసకొట్టింది. 


రోమాలు నిక్కబొడుచుకోగా కుక్కపిల్ల అక్కడినుంచి పరుగు 
లంకించుకుంది. 


పాము మాదిరి కదులుతూ, బుసకొట్టింది ఆ పిట్టే. 


“ఇక పిట్టల జోలికి వెళ్లను బాబు! బల్లిని వేటాడతాను,” అనుకుంది 
కుక్కపిల్ల. 


ఒక రాయిమీద బల్లి ఎండ కాగుతూ ఉంది. 


25 


కుక్కపిల్ల మెల్లగా దాని దగ్గరికల్లా పాకి, ఒక్కసారిగా దూకి దాని 
తోకను పట్టుకుంది. 


బల్లి విదిలించుకుని తోకను విడిచేసింది. కుక్కనోటిలో తోక మాత్రం 
మిగిలింది. బల్లి రాయికిందికి పాకిపోయింది. దాని తోక మళ్లీ 
పెరుగుతుంది. . 


తోకను వదిలి బల్లికోసం చూసేసరికి ఆలస్యం అయిపోయింది. 


“సరే, బల్లి దొరకకపోతే పురుగులనైనా పట్టుకుంటాను,” అనుకుంది 
కుక్కపిల్ల. అది చుట్టూ చూసింది. 


నేలమీద పెంకుపురుగులు తిరుగుతున్నాయి. గడ్డిలో మీదతలు 
ఎగురుతున్నాయి. కొమ్మలమీద గొంగళి పురుగులు పాకుతున్నాయి, 
గాలిలో సీతాకోక చిలకలు ఎగురుతున్నాయి. 


కుక్కపిల్ల వాటిని చూస్తుండగానే అంతా మారిపోయింది. 


చిత్రంగా ఉంది - అప్పటి వరకు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు 
ఒక్కటీ కనపడకుండా దాక్కున్నాయి. 


ఆకుపచ్చ మిడతలు గడ్డిలో దాక్కున్నాయి. గొంగళి పురుగులు 
కొమ్మకు అతుక్కుపోయి కదలకుండా ఉండిపోయాయి. అవి కొమ్మల 
మాదిరే ఉన్నాయి. 


సీత్రాకోక చిలకలు రెక్కలు ముడుచుకుని చెట్లమీద వాలాయి. ఏది 
బెరడో, ఏది ఆకో, ఏది సీతాకోక చిలకో చెప్పటం కష్టంగా ఉంది. 


లల 


పిసోల్‌ పెంకు పురుగు ఒక్కటే దాక్ళోకుండా 
నేల మీద పాకుతోంది. కుక్కపిల్ల దాని వెంట 
పడింది. 


కుక్కపిల్ల దానిని పట్టుకోబోగా 'పెంకుపురుగు 
ఆగి కుక్కపిల్ల మీవకి సీటిన్‌ కొట్టింది. అది 
నేరుగా కుక్కపిల్ల ముక్కులోకి వెల్లింది. 


కుక్క పిల్ల కుయ్యోమంటూ వెనక్కి తిరిగింది. 
కాళ్ల మధ్య తోక పెట్టుకుని మైదానం దాటి, 
కంచెకిందనుంచి దూరి పెరటిలోకి వెళ్లింది. 


_ దాని ఇంట్లోకి దూరిన తరవాత చాలా 
సేపటివరకు బయటికి చూడటానికి కూడా 
దానికి భయం వేసింది. 


పక్షులు, పురుగులు ఎప్పటిమాదిరిగానే తమ 
పనిమీద తిరగటం మొదలు పెట్టాయి. 


శ్రీమాన్‌ మార్తాలం : ఉక్రేనియన్‌ జానపద కథ 
జ 

అనువాదం : ఆర్వీయార్‌ 

బొమ్మలు : వాలెంటైనా మెల్నిచెంకో 


తొలి వేట : విటాలి బియాంకి 
బొమ్మలు : వి.ఐ. కిరిల్లోవ్‌ 


భారతదేశ మొదటి ముద్రణ : మంచి పుస్తకం 
ప్రచురణ కాలం : అక్టోబరు 20011 

153%! : 978-93-80153-60-5 
ప్రతులు : 3000 

వెల : రూ. 45/- 


ప్రచురణ, ప్రతులకు : 

మంచి పుస్తకం 

12-18-489, వీధి నెం. 1 

తార్నాక, సికింద్రాబాదు - 500 017 

ఫోన్‌ : 94907 46614. 

యల౫11 : 110 అగజం01085(21200.10 
77609116 : ₹0))7)00ఖజ00ం0మ0056216200.10 


ముద్రణ : 

చరిత ఇంట(్రెషన్స్‌ 
1-9-1126/వి, అజామాబాద్‌, 
హైదరాబాదు - 500 020 
ఫోన్‌ : 040 - 2767 8411 


20 కంఓ511, 6 55-0-౮౧2౬ 21 
1౦210120 011 1216. 1118562666 0 
7216007002 4010%)70[ల0160, 0801131166 0 
1167 *ే/6506112 90013[ల5, 1987. 


06 కాం 406 07 162107 912010. 
1110502603 0 71. [ముగ1107 80131066 
0” 11021655 00115103, 19786. 


| ల 


“జ్య 


స 
4 / 
(భి / క 
ళం! 


న. 
స 


న. ; న 
సం? 
| త్‌ గ్‌ 


గ్‌ 
ల్‌ శ 


గ్‌. 


క. వతి. 
శా 
మ్య 


క 
టి 
మా 


భే 


న. 


శ్చ 


సా ఖై 


విటాలి బియాంకి 


